(©) 
0 


మహాగణాధిపతయేనమ 


ఓం శ్రి 


WHAT IS KUJA DOSHAM 
కుజ దోషమనగానేమి 


If Kuja is posited in 
1,2,4,7,8,12 Rasis from 
Lagna or Chandra(Janma 


Rasi) or Sukra it is treated as 
Kuja dosha examples given 
above (NOs i.e, KUJA (1) etc 
or place of the Kuja from 
Lagna/chandra/Sukra) 

While the 


Horoscope Kuja dosha should 
be in both (Girl and Boys ) 


rasi chakra or No kuja dosha 
for both Or one with 


exemption. 


matching 


2. 


కుజుడు లగ్నమునుండ గాని, 
చంద్రుని నుండి గాని, శుక్రుడు నుండి 
గాని, 1,2,4,7,8 మరియు 12 
సానములలో ఉన్నచో ఆ జాతకునికి 
కుజదోష మునిదని చెప్పవచ్చు, 
ఉదాహరణలు క్రింద పతికటో 
వివరించబడినవి. షై 


జాతక వివాహ పొంథానము 
చూచునపుడు వరుడు, వధువు 
జతకములలో కుజదోషముండవలను 
లేదా ఒకరికి వుండి వేరేకోరికి 
మినహాయింపు వున్నాను ఆ 
పొంథానము సరియగున భావించి 
బఎవాహము చేయవచ్చును. 
మినహాయింపులు ఈ క్రంద 
పొండుపరచడమైనది. 


KUJA DOSHA EXEMPTIONS 
కుజ దోష మినహాయింపులు 


Also if the KUJA is conjoined 
with RAHU, RAVI, SANI, 


KETHU & GURU THEN KUJA 
DOSHA IS EXEMPTED. 


If the Lagna of the Boy or 
Girl happens to be MESHA 
OR VRISCHIKA, OR 
KARKATAKA OR MAKARA, 
OR DHANUSH OR MEENA, 


So, the Boy or girl who are 
not having kuja dosha can 
marry the person who is 
not having Kuja dosha or 
with exemption. 


* జాతకుని చక్రములో కుజుడు పాప 


గ్రహములైన రవి, శని, రాహు, 
కేతు లతో గాని, గురువుతో గాని 
కలసియున్న కుజునికి దోషము 
అంటదు. (కుజ దోషము లేనట్టే). 
అలాగే వారి లగ్నము గనుక తరు 
కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుష్‌, 
అక శర రం లనవో కూడా కుజ 
దోషము అంటదు. 

కుజదోషము లేని వారు కుజదోష 
మున్‌ లేని వారితోనైన లేదా కుజ దోష 
మినహాయిళపు వున్నవారితోనైన 
ఇచ్చి వివాహము చేయవచ్చును. 


KUJA (MARS) DOSHA FROM LAGNA 
లగ్నము నుండి కుజ దోషము 


wre Kuja 
Kuja (8) కుజ (శ) కుజ () 
(7) 


KUJA (MARS) 005114 FROM CHANDRA 
చంద్రుడి నుండి కుజ దోషము 


Kuja (12) [Chandra Kuja (1) |Kuja (2) wee hg 


(12) 


= 


KUJA (MARS) DOSHA FROM LAGNA 
శుక్రుడు నుండి కుజ దోషము 


KUJA DOSHA EXEMPTIONS 
కుజ దోష మినహాయింపులు 


Condition for Kuja Dosha 
Exemption : If the Lagna 
of the Boy or Girl 
happens to be 


MESHA OR VRISCHIKA, 
OR KARKATAKA OR 
MAKARA, OR DHANUSH 
OR MEENA, 


Also if the KUJA is 


conjoined with 
RAHU,RAVI,SANI,KETHU 
& GURU THEN — KUJA 


DOSHA |S EXEMPTED. 


* జాతకుని చక్రములో కుజుడు పాప 


గ్రహములైన రవి, శని, రాహు, 
కేతు తో గాని, గురువుతో 
కలసియున్న కుజునికి 
కుజదోషము అంటదు. 

అలాగే వారి లగ్నము గనుక be 
కర్కాటక, సింహ, వృశ్చిక , 

ధనుష్‌ , మకర, మీనములైనచో 
కుజదోషము అంటదు. 
కుజదోశషమున్నవారిని కుజదోష 
మున్నవరితోనైన లేదా కుజ దోష 
మినహాయింపు వున్నవారితోనైన 
ఇచ్చి వివాహము చేయవచ్చును. 


What is Rajju dosha 
రజ్జు దీషమనగానేమి 


All the 27 stars divided into 5 
body parts. 


Except Mars ( Kuja ) stars, 6 stars 
are given one body part as shown 
in the below table. 


AVOID STARS FALLING IN SAME 
RAJJU BHAGHA (Rajju EKA Bhaga 
leads to Widowness 
(Vaidhavyam) 

Same stars with different pada is 
allowed to go for Marriage as per 
previous concept. 

In my experience it is not so, itis 
leading to widowness. 


27 నక్షత్రములకు మన శరీరములోని 5 
భాగములను ఆపాదించారు. 

కుజ నక్షత్రములను మినహాయించి 
మిగిలిన నక్షత్రములలో 6 
నక్షత్రములకు ఒక భాగము 
కేటాయించబడినది. 


ఏక రజ్జు భాగములో పడు నక్షత్రములకు 
వివాహము చేసిన అది వైధవ్యమునకు 
దారి తీయును. 

మన పూర్వీకులు నక్షత్రములో పాద 
భేదమున్న చేయవచ్చునని తెలిపి 
యున్నారు. 

కాని నా అనుభవములో అతుల 
చేసినచో అది వైధ్యమునకు దారి 
తీసినవి. 


STARS 
ASWINI, MAKHA, MOOLA 
ASLESHA, JYESTHA, REVATHI 
BHARAN! , PUBBA, POORVASHADHA 
PUSHYAMI, ANURADHA, UTTARABHADRA 
KRUTHIKA, UTTARA, UTTARAASHADHA 


PUNARVASU, VISAKHA, POORVABHADRA 


ROHINI, HASTHA, SRAVANA 


ARUDRA, SWATHI, SABHISHAM 


MRUGASIRA, CHITTA, DHANISHTA 


RAJJU BHAGA 


PAADAMU (FEET) 
KAT! (LOWER 
ABDOMEN; 


UDARAM 


నక్షత్రములు 

అశ్విని, మఖ మూల 
ఆశ్లేష , జ్వేష, రేవతి 
భరణి, పుబ్బ పూర్వాషాడ 

పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర 


కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ, 


A 
(FBDOMENI! 


పునర్వసు, విశాఖ పూర్వాభాద్ర 
రోహిణి, హస్త, శ్రవణ 


ఆరుద్ర, స్వాతి, శతభిషం 


మృగశిర, చిత్త , ధనిష 
(HEAD) ° 


ఈ సమాచారము సమకూర్చిన వారు 


శ్రీ మహాగణపతి జ్యోతిషాలయము 
డా. నాగేశ్వర రావు జయంతి 
జ్యోతిష శిఖామణి 


జ్యోతిష శిరోమణి (కృష్ణమూర్తి పద్గతి) 
£9 = థి 
ఎం.ఏ జ్యోతిష్యము , పె.హెచ్‌.డి - జ్యోతిష్యము 
ప్రానం. 3/3, 2-3-364/7, రోడ్‌ నం. 7, 
సాయినగర్‌ కాలని, నాగోల్‌, 
రంగారెడ్డ జిల్లా , హైదరాబాద్‌ - 500068 
మొబైల్‌ : 9849983322 


yi 


